2023 గాజా యుద్దము జజ చారిత్రిక నేఫధ$ము 


రచన - సేకరణ వారణాసి శ్రీ రామ కృష్ణ 


2023 గాజా యుద్దము -- చారిత్రిక నేఫధ్యము 


అక్టోబర్‌ -07 -2023 పాలస్తీనా లో వున్న హమాస్‌ అనే మిలిటెంట్‌ 
గ్రూపు కి సంభందించిన కొ న్ని వందల మంది మిలిటెంట్లు 
తుపాకులు చేతబూని - గాజా అనే ప్రాంతము నుండి - ఇస్రాయిల్‌ 
భూభాగం సరిహద్దులమీదకు విరుచుకు పడి దరిదాపు 1,200 


మందిని చంపి , 200 మంది ఇస్రాయిల్‌ వారిని బందీలుగా 
పట్టుకున్నారు . 


చాఅసలు గాజా అనునది ఏమిటి? కూ 
వరల్డ్‌ వార్‌ ఒకటి (1914-18), నాటికి గాజా ప్రాంతము - పాలస్తీనా 
అనే దేశములో ని ఒక భూ భాగంగా -- బ్రిటిష్‌ వారి ఏలుబడిలో 


వున్నది | 


కాపాలస్తినా అనేది ఏమిటి ? కూ - బ్రిటిష్‌ వలస రాజ్యాలలో ఈ 
పాలస్తేనా అనేది ఒక ప్రాంతము. మొదటి ప్రపంచ యుద్ధములో 
బ్రిటన్‌ మరియు ఫ్రాన్స్‌ మధ్య జరిగిన ఒక ఒప్పందం మూలకంగా ఈ 
పాలస్తీనా భూభాగము -{ దేశము కాదు} బ్రిటిష్‌ వారి ఆధీనంలోకి 
వచ్చి 1920 నుండీ 1948 వరకూ వారి పాలనలోనే వుంది .ఈ 
పాలస్తినా ప్రాంతము లో 86% అరబ్‌ లు . 13% జ్యూయిష్‌ లు 
ఇంకా 1% ఇతరులు ఉండేవారు . మొత్తము పాలస్తినాలో వున్న 
86% అరబ్‌ ప్రజలలోని 21% మంది --ఆ లాగే మొత్తము 
పాలస్తీనాలో వున్న 13% యూదులలో 74 % మందియూదులు 
మరియు ఇతరులూ కలసి ఒక ప్రాంతములో ఉండేవారు . అనగా 
పాలస్తీనా మొత్తము ప్రాంతములోఅరబ్బులు ఎక్కువగానే వున్నా , 
ఒకచోట మాత్రం అరబ్‌ లుతక్కుఐగానూ యూదులు ఎక్కువగా నూ 
ఉండేవారు అన్నమాట . యూదులు అందరూ ఒక్క చోటనే ఎందుకు 
జమ పడ్డారు అంటే ? నాజీల మారణ కాండను తప్పించుకోవటానికి 
అని వచ్చిన యూదులందరూ పాలస్తేనాలో ని ఈ ప్రాంతానికి వచ్చి 
ఆశ్రయం పొందారు 


.ఈ యూదులు అందరూ జమ పడ్డ చోటు -- ఆ రోజుల్లో UPTO 
191అంటే 1917 వరకూ “ ఒత్తమిన్‌" అను చక్రవర్తి రాజ్యము 
లోని ఒక భూ భాగము ." ఒత్తమ్మిన్‌" చక్రవర్తకి చెందిన ఈ 
(ఎక్కువగా యూదులు జమ పడ్డ } భూ భాగము వరల్డ వార్‌ ఒకటి 
(1914-18), నాటికి పాలస్తీనా అన్న పేరుతో - బ్రిటిష్‌ వారి 
ఏలుబడిలో కి వచ్చింది 


1920-1946 
Jewish immigration to Palestine 


An estimated 376,415 Jewish immigrants, mostly from Europe, 
arrived in Palestine between 1920 and 1946 according to 
British records. 


400,000 pee 

| —__ 
300,000 
200,000 
100,000 లా 

అన్‌, 
Ql m= 

1920 1925 1930 1935 1940 1945 ఖీ 

(91010, Source: A survey of Palestine (1946) @AJLabs కు. 


మొత్తము పాలస్తీనా ప్రాంతము మీద బ్రిటిష్‌ వారి యేలుబడి - 
1947 నవంబర్‌ లో పూర్తి కావలెనని ఒక ఒప్పందం వుంది . ఆ 
సమయానికి ముందే ---- .జ్యూయిష్‌ లు మెజారిటీ గాను, అరబ్‌ లు 
మైనారిటీలుగా ను -వున్న ప్రాంతములోని యూదులు తమకోసం 
అని ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకుంటే దానికి తాను మద్దత్తు 
ఇస్తానని = బ్రిటన్‌ ప్రకటించింది. అనగా నాజీల వేధింపులకు గురి ఐన 
యూదులకు ఒక ఉపసమనం లాంటిది కలిగించాలని బ్రిటన్‌ 


అనుకున్నది . ఇలాచేస్తే అక్కడి మైనారిటీలుగా వున్నవారు అరబ్‌ 
వారు యూదుల పాలన కిందకు వస్తారు. ఎక్కడినుండో పారిపోయి 
వచ్చి తమ రాజ్యములో ప్రవేశించిన యూదుల అధికారాన్ని 
అరబ్బులు అంగీకరిస్తారా ? లేదా ? అన్న ప్రశ్నకు జవాబు లేదు 


ఇందులో యునైటెడ్‌ నేషన్స్‌ సంస్థ జోక్యం చేసుకొని - పాలస్తేనాలో 
బ్రిటిష్‌ వారి పాలన ముగిసే లోపునే = " యూదులు మెజారిటీగా 
వున్న ప్రాంతములో యూదులకోసము అని ఒక ప్రదేశాన్ని 
కేటాయించటమే కాకుండా - ఆ ప్రాంతములో మైనారిటీలుగా వున్న 
అరబ్‌ తెగ ప్రజలకు కూడా కొంత ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని = 
తీర్మానం చేసింది . 


దీని ప్రకారము పాలస్తేనా అనేది మూడు ముక్కలు అయ్యింది 


Israel-Palestine escalation 
Mapping Israeli occupation 


According to Human Rights Watch, Israel - which calls itself a 
Jewish state - is committing “crimes against humanity of 
apartheid and persecution” against Palestinians. 


~ Jewish Israelis 
Israel | 6.8 million 
హైద? © Palestinians 
“5.8 Million ans 
ఇ Palestinian citizens of Israel 7? 6.8 million 
11.6 Million 


mi Occupied Palestinian territories 


al Israel proper 


Jerusalem 
West Jerusalem East Jerusalem 
~ Israelis: Israelis (settlers): 
| = 349,700 * 220,200 
9 Palestinians: ఇ Palestinians: 
Gaza 4,500 ? 345,000 
= Israelis 


ఇ Palestinians 


4 2.] Million The West Bank 


“ Israelis (settlers): 
ఖ్‌ 26 


౨ Palestinians: 


%2.7 million 


Source: Palestinian Central Bureau of Statistics (2019), Israeli Central Bureau of Statistics (2020). 
Israel Ministry of Interior (2020). Jerusalem Institute for Policy Research (2020). @AJLabs ALJAZEERA 


alos 


మొదటి ముక్క - Jewish స్టేట్‌= , యూదుల లకోసము అని - 
రొండొది - Arab State =అరబీల కోసము , మూడవది = City of 
Jerusalem. ఈ మూడో ముక్క అనేది ఇద్దరికీ కలిపి ఉంటుంది . 
జెరూసెలెం ప్రాంతము వుమ్మడి ప్రాంతము కాబట్టి దాని పాలన 
యునైటెడ్‌ నేషన్స్‌ యొక్క అధీనంలో ఉంటుంది . ఇలా వున్న తన 
అధీనం లో వున్నా ఈ జెరూసలేం ప్రాంతాన్ని - యునైటెడ్‌ నేషన్స్‌ 
ఆర్గనైజషన్‌ November 2012 న పాలస్తీనా దేశంగా గుర్తించి - 


దానికి యునైటెడ్‌ నేషన్స్‌ లో 139 వ దేశంగా సభ్యత్వం ఇచ్చి 
గుర్తించింది . ఆరకంగా మొత్తము పాలస్తీనా విడిపోయినాక = చిన్న 
పాలస్తీనా దేశము తిరిగి పుట్టింది . చచ్చింది అనుకున్న పాలస్తేనా 
దేశము తిరిగి బ్రతికింది .పాలస్తీనాలో రాజకీయ పరమైన పరి పాలన 
కూడా మొదలైంది . 


May 14, 1948, David Ben-Gurion, అనే జ్యూయిష్‌ 
నాయకుడు అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రూమెన్‌ ని కలిసి " బ్రిటన్‌ 
యూదుల కోసమని కేటాయించి ఇచ్చిన ప్రాంతములో నేను 
"ఇజ్రాయిల్‌" అనే పేరిట యూదులకోసము ఒక దేశం ఏర్పాటు 
చేశానని 

ప్రకటించాడు . 


బాట 


[| కా 
ily pe 


= 

- నాటక 

s SS ME ప 
We FA WIE 


కా ల! 


\ga- 
గ] 
An 


PTE 


= 


గాజా ప్రాంతము అరబ్బులకు కేటాయింపబడింది .అనగా గాజా 
మినహాగా ఇస్రాయిల్‌ పుట్టింది. కాని గాజాలో ప్రభుత్వము ఏర్పాటు 
చేస్తున్నాము అని ఎవరూ ముందుకు రాకపోవటంతో అది ఒక 
దేశము కాలేక పోయింది . కానీ ఈ వేర్పాటుకు ముందు ఇటు 
జ్యూయిష్‌ వారు అటు అరబ్‌ వారు కూడా పాలస్తినా అనే దేశములో 
కలిసి మెలిసి వున్న ప్రజలేకదా ? అందువల్ల ఇస్రాయిల్‌ ప్రజల 


మధ్య అరబ్‌ వారు -అరబ్‌ ప్రజల మధ్య ఇస్రాయిల్‌ ప్రజలూ ఉంటూనే 
ఉండేవారు . 

మే 14 1948 న ఇన్రాయిల్‌ దేశము పుట్టగా - అప్పటి అమెరికన్‌ 
ప్రెసిడెంట్‌ . Harry 5. Truman అదేరోజున ఆ దేశానికి గుర్తింపు 
ఇచ్చేసాడు . 1౧౦ .ఇస్రాయిల్‌ దేశాన్నీ November 2023, 
తమలోని 165 వ సభ్య దేశం క్రింద గుర్తించింది . మే 15 1948 న 
మొత్తము పాలస్తీనాపై తనకు వున్న పరిపాలనా హక్కులను బ్రిటిష్‌ 
దేశము వదిలివేసింది , వారి పాలన ముగిసింది అన్న మరు క్షణమే 
అంటే - అదే మే 151948 న-- ఈజిపు దేశానికి చెందిన సైనిక 
బలగాలు గాజా పై దాడి చేసి - ఆప్రాంతంలో కొంత ఆక్రమణ చేసి - 
దాన్ని- తన సైనిక స్థావరంగా ప్రకటించుకుంది . 


కూ గాజా పై ఈజిప్టు ఎందుకు దాడి చేసింది ?కూ గాజాకిసాత వెస్ట్‌ 
బోర్డరుగా ఈజిప్టు “వున్నది. "మొత్తము ప్రపంచములో వున్న 


ముస్లిం ప్రాంతాలను అన్నింటిని ఒకటిగా ఏకము చేసి ఒక ముస్లిం 
మహా సామ్రాజ్యాన్ని స్టాపించటం " అనే ఆలోచనతో ప్రేరేపితము 
అయిన ఈజిప్టు దేశము గాజా పైకి దండెత్తి వచ్చింది ఎందుకంటే 
గాజాలో ఎక్కువమంది అరబ్బులు వున్నారు కాబట్టి . అనిని 
మొదటి అరబ్‌ = ఇస్రాయిలి యుద్ధముగా పిలుస్తారు. అనగా 
అరభీలకు - యూదులకు మధ్య యుద్దాలు అని కూడా 
షం ఈ యుద్దములో గాజా లోని కొద్ది ప్రాంతము ఈజిప్టు 
లోకి పోగా, మిగిలిన గాజా ప్రాంతాన్ని గాజా. స్టెప్‌ అన్నారు. 


1967 లో ఇస్రాయిల్‌ దేశము -, గాజాలో వున్న ఈజిప్టు వారి 
మిలిటరీ బలగాలను, గాజా నుండి వెళ్లకొట్టి - అనగా ఈజిప్ట్‌ ను 
యుద్దములో ఓడించి మొత్తము గాజా  ప్రాంతంను తన మిలటరీ 
ఏలుబడిలోకి తెచ్చుకుంది . 


పాత పాలస్తినాను మూడు ముక్కలుగా విడదీస్తూ జెరూసలేం అనే 
ప్రాంతాన్ని - యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజషన్‌ తన కింద వుంచుకున్నది 
కదా ? అందువల్ల - UNO -- November 2012 న జెరూసెలెం 
ప్రాంతాన్ని తిరిగి పాలస్తీనా దేశంగా గుర్తించి - దానిని ౪౮10 లో 
139వ సభ్య దేశంగా ప్రకటించింది . ఆరకంగా చచ్చింది అనుకున్న 
పాలస్తీనా దేశము తిరిగి బ్రతికింది . ఈ నూతన పాలస్తీనా -- 
ఇజ్రాయిల్‌ అధీనము లో వున్న గాజాను కూడా తనకు ఇప్మృని 
కోరవచ్చు కదా ? అందువల్ల UNO ఇన్రాయిలును తమ - 
తన 165 వ సభ్య దేశంగా గుర్తించింది . రొండు దేశాలు కూడా 
UNO లో సభ్య దేశాలుగా ఉంటే అవి పరస్పరము యుద్ధాలు 


చేసుకోవు - చేసుకో రాదు అన్న ఉద్దేశ్యముతో UNO ఆపని చేసింది 


కానీ కొత్తగా పుట్టిన పాలస్తీనాకు , ఇస్రాయిల్‌ దేశానికి మనసులు 
కలవలేదు . ఇస్రాయిలు దేశము తన పొరుగు దేశము ఐన 
పాలస్తినాతో సత్సంభందాల ను ఆశించి - పాలస్తేనాతో ఒక శాంతి 
ఒప్పందం లాంటిది చేసుకునే ధోరణిలో 15 AUgust 2005 నుండీ 
గాజాలోని తన సైనిక బలగాలను ఉపసంహరించుకుంటాను అని 
ప్రకటించింది . దీనికి అనుగుణంగా 2003 లో ఇస్రాయిలు పార్లమెంట్‌ 
లో ఒక చట్టము కూడా ఆమోదింపబడింది . 


ఈ చట్టము కింద -- ఇస్రాయిల్‌ 2005 లో - గాజా నుండి తన 
ప్రభుత్వ / మిలట్రీ ఆఫీసులను పౌర కార్యాలయాలను / స్కూల్‌ / 
యూనివర్సిటీ వంటివాటిని వెనక్కి ఉపసంహరించు కొన్నది. 


గాజా నుండి ఇస్రాయిల్‌ వెనక్కి వెళ్ళిపోవటం 2003 లోనే నిర్ణయం 
అయిపోవటం వల్ల- తనతో ఒక శాంతి ఒప్పందంలో భాగంగా 
ఇస్రాయిలు దేశము దానిని వదులుకుంటూ ఉన్నందున - పా 


లస్తినా దేశము - తమ దేశ అధ్యక్షుని ఎన్నిక కోసం జరిపే 
ఎన్నికలను - జనవరి 2005 లో ఇటు పాలస్తీనా తో పాటు అటు 
గాజా స్టిప్‌ లో కూడా జరపాలని నిర్ణయించింది 


. పాలస్తీనాలో గానీ / గాజాలో గాని ఇలాంటి ఎన్నికలు జరగటం 16 
ఏళ్లలో అది మొదటి సారి. ఈ ఎన్నికలలో పాలస్తనియన్‌ 
లిబేరైజేషన్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థకు చెందిన వారు ప్రెసిడెంట్‌ గా 
ఎన్నిక అయ్యారు . పాలస్తీనియన్‌ లిబై జేషన్‌ అంటే అర్దము ఏమిటి 
2? గతములో వున్నా పాత పాలస్తీనాను తిరిగి సాధిస్తాము అనేకదా 
? పూర్వపు పాత పాలస్తీనా కావలి అని కోరుకున్న పాలస్తీనీయులు 
ఈ గ్రూష్ని గెలిపించి వారికి అధ్యక్ష పదవి కట్టబెట్టారు . 


కూ ఈ పాలస్తీనియన్‌ లిబేరైజేషన్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ ఏమిటి 
ఇల అంతకు మునుపు = "పాలస్తీనా అంతా తిరిగి ఏకము కావాలి 
" అంటూ ఇజ్రాయిల్‌ మీద అనేక మార్లు గొరిల్లా దాడులు చేసిన 
సమస్త ఏ ఈ పాలస్తీనియన్‌ లిబేరైజేషన్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ 
ఏమిటి . దీన్ని పట్టి చూస్తే ఇజ్రాయిలకు - - పక్కలో బల్లెముల్‌ వంటి 
గాజా స్ట్రిప్‌ మరియూ పాలస్తీనా లభించాయి . 


కూ గాజానుండి వెనక్కు మళ్ళుతూ వున్నా ఇస్రాయిల్‌- అక్కడి 
వున్నా ప్రజలు { ముఖ్యంగా ఇజ్రాయిల్‌ -యూదులు- తమ 
నివాస భవనాలను స్వచ్చందంగా ఖాళీ చేసి పోవాలని చెప్పి దానికి 
తగ్గ నష్ట పరిహారాలు ప్రకటించింది . ఈ నష్ట పరిహారాన్ని తీసుకొని - 
వచు వెళ్లి పోవటానికి నిరాకరించి న కందరు గాజా స్ట్‌ప్‌ లోనే 
ఆగిపోయారు .ఇలా ఆగిపోయిన ఇస్రాయిలీయూదులలో నొ 


కొందరిని "హామాన్‌ " వాబు బందీలుగా పట్టుకు పోయారు. వీరిని 
అడ్డుగా బెట్టుకొని ఇన్రాయిల్‌ ప్రభుత్వాన్ని అచేతనం చేయటం 
హమాసి వారి వ్యూహము 


September 12, 2005 నాటికి తాను గాజానుండ పూర్తిగా 
వైతొలిగానని ఇస్రాయిల్‌ ప్రకటించుకుంది .తమ ప్రభుత్వానికి చెందిన 
కట్టడాలన్నింటినీ ఇజ్రాయిల్‌ స్వచ్చందంగా కూల్చి వేసుకుంది .అంటే 
ఇప్పుడు గాజా స్టిప్‌ లో ఇస్రాయిల్‌ కట్టడాలు కానీ పౌరులు కానీ లేరు 
అధికారి క అర్దము . 

2023 అక్టోబర్‌ నాటికి స్తే - కొత్తగా ఏర్పడిన పాలస్తీనా లో - 
ఇస్తాయిల్‌ అనేది వుండకూడదు అని భావించే PLO అనే సంస్థకు 
చెందిన వారు దేశానికి అధ్యక్ష కుడిగా వున్నాడు . గాజాలో వారి J 
ఎన్నికల ద్వారా వచ్చిన ప్రభుత్వమూ వున్నది అది కూడా PLO 
అనే సంస్థ కు చెందినది . 


కూ హమాస్‌ సంస్థ ఏమిటి ? కూ పూర్తిగా ఆయుధ పోరాటం ద్వారా 
ఇస్రాయి దేశము అన్నది లేకుండా చేయటము - గతములో మూడు 
ముక్కలుగా విడదీయబడిన పాత పాలస్తీనాను తిరిగి సాధించటం ఈ 
హమాస్‌ యొక్క లక్ష్యము . 

గాజాలోని అరబ్‌ వారికి ఏ భయం లేకుండా చూచి = గాజాను ఒక 
ఇస్లానిక్‌ స్టేట్‌ గా మార్చటం --విలైతే ఇస్రాయిల్‌ ని కూడా తిరిగి 
పాలస్తీనా భూభాగంగా చేసి - మొత్తము పాలస్తీనాను ఒక ఇస్లానిక్‌ 
స్టేట్‌ గా ర వీరి లక్ష్యం. 2007 నుండీ ఈ హమాస్‌ సమస్థయే 
గాజాలో పాతుక పోయి అనధికారిక పాలన సాగిస్తూ గాజాపై 
పాలస్తీనాకు వున్నా అధికారం నామ మాత్రం చేసింది 


గాజా స్టిప్‌ లో వున్నా అరబ్బీలనుఇబ్బందుల పాలు చేసినందుకు 
ప్రతీకారంగానూ - ఇస్లానిక్‌ భూ భాగాన్ని ఇస్లానిక్‌ వారికి కాకుండా 
చేసియూదులు పొంది నందుకుప్రతీకారం గాను -మేముఇజ్రాయిల్‌ 
ను అంతము చేస్తాము " - అన్న పిలుపుతో హమాస్‌ ఇస్రాయిల్‌ 
మీద దాడికి దిగింది . మొత్తము పాలస్తీనాను తిరిగి సాధించటం కంటే 
ఇస్రాయిల్‌ అనే దేశమే లేకుండా చేయటమే హమాస్‌ లక్ష్యం . 


అందువల్లనే నేడు హమాస్‌ మరియు ఇస్రాయిల్‌ మధ్య భీకర 
యుద్దము నడుస్తున్నది . తమ తమ మనుగడ ఏ వీరికి ముందున్న 
పెద్ద సవాలు హమాస్‌ వారికి ఆయుధాలు ఎక్కడివి అంటే - 
అప్లనిస్తాన్‌ లోని తాలిబాన్లకు-- అమెరికా అందించిన ఆయుధాలే- 
అటుతిరిగి ఇటుతిరిగి విరి చేతికొచ్చాయి . 


రచన = సేకరణ వారణాసి శ్రి రామ కృష్ణ 


